శ్రీరామ కార్యము 
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్యశ్రీ చంద్రశేఖరేంద్ర 
సరస్వతి శంకరాచార్య మహాస్వామి వారి ఆశీస్సులతో, డా॥ సర్వేపల్లి 
రాధాకృష్ణన్‌ గారి ప్రశస్తితో 1948లో ఆంధ్రగాన కళా పరిషత్తు, 
రాజమహేంద్రవరము వారిచే ప్రచురించబడిన కీ॥శే॥ బ్రహ్మశ్రీ, కల్లూరి 
వీరభద్ర శాస్త్రి విరచిత “త్యాగరాజ కీర్తనలు - సవ్యాఖ్యానము” ప్రస్తుతము 
అందుబాటులో లేదు. గత ఆరు దశాబ్దాలుగా ఆచార్య అయ్యగారి 
ప్రసన్నకుమార్‌ గారి స్వగ్భృహములోని పూజా మందిరములో ఒక ప్రతి 
పవిత్రముగా భద్రపరచబడినది. 


భావితరాల శాస్త్రీయ గాయనీ గాయకులు, సంగీత ప్రియులు, 
వరిశోధకులు ఈ (గ్రంథము వలన (ప్రయోజనము పొందాలనే 
సత్సంకల్పముతో ఆచార్య ప్రసన్నకుమార్‌ గారు ఈ గ్రంథాన్ని వెలుగులోకి 
తీసుకురావాలని మమ్మల్ని కోరటం శ్రీరామచంద్ర ప్రభువు ఆజ్ఞ మరియు 
అనుగ్రహముగా భావించి సన్మిత్రుల సహకారముతో ఈ గ్రంథాన్ని క్రొత్త 
రూపంతో సహృదయులైన మీముందుంచుతున్నాము. = 
కాలక్రమములో జీర్ణమైపోయిన మూలప్రతికి నూతన రూపం 
ఇచ్చి ఇంత అందంగా తీర్చిదిద్దిన మన్‌మోహన్‌ సేల్స్‌ & సర్వీసెస్‌ ప్రైవేట్‌ 
లిమిటెడ్‌ (ప్రింట్‌ వరల్డ్‌ వారికి ధన్యవాదములు. 
“శ్రీరామదూతం శిరసా నమామి” 





విశాఖపట్టణము, 
తేది; 30-09-2017 


